డ్‌ 

(3 

న 

య 

ళల 

అ 

౧. 
a 

రై 

= 
హా 
= 
న్‌ 
5 
= 
5 

శ 
క్‌ 
వ 

ల్ల 

ర 
£ 
౬ 


Kiron Type Institute 


9}n}nsu| adA| ౮౦10 


iron Type Institute 


శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం స్వయముగా పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ 
స్వామి వారిచే ప్రకటించబడింది. శ్రీ కాంచీ మహా పెరియవ - మహా జ్ఞాని, మహా 
యోగి మాత్రమే కాక, అణిమాది అష్ట సిద్ధులను సాధించిన సాక్షాత్‌ కామాక్షి 
స్వరూపం. జనహితమును కోరి, మనలో అంతర్లీనంగా ఉన్న అతీంద్రియ శక్తి యైన 
దుర్గామాతను మన అంతరంగములో నిలుపుకుని, ప్రార్థించి, రక్షణను ముక్తిని 
ప్రసాదించడానికి పెద్ద స్వామి ఈ జాతికి అనుగ్రహించిన స్తోత్రం దుర్గా పంచరత్నం. 


శ్రీ దుర్గా పంచరత్నం - భావార్థముతో - 


01. తే ధ్యానయోగానుగతా అపశ్యన్‌ 

త్వామెవ దేవీం స్వగుణైర్ని గూఢామ్‌। 

త్వమెవ శక్తిః పరమేశ్వరస్య 

మాం పాహి సర్వేశ్వరి మోక్షదా్రి॥ 

ధ్యానములోను, యోగములోను అంతర్ముఖులై ఉన్న వారు తమలో అంతర్గతంగా 
కొలువై ఉన్న అతీంద్రియ శక్తి స్వరూపమును దుర్గా మాతవైన నిన్నుగా గ్రహించారు. 


జగదీశ్వరుని వెనుక దాగి ఉన్న ఏకైక అపురూప శక్తివి నీవె. సకల జీవులకు ఆరాధ్యవై, 
ముక్తి ప్రదాతవైన శ్రీ దుర్గా భగవతిని మమ్ములను రక్షించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 


02. దేవాత్మశక్తిః (శ్రుతివాక్యగీతా 
మహర్షిలోకస్య పురః ప్రసన్నా 
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్టా 
మా పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి॥ 


Kiron Type Institute 


స సకల వేదములచె స్తుతించబడుతున్న దివ్యాత్మ స్వరూపము నీవు. నిన్నె నిరంతరం 
|| ధ్యానిస్తూ, నిన్ను తమ హృదయములలో నిలుపుకున్న పరమ యోగుల పట్ల అత్యంత 
| ప్రీతి కలిగినదానివై, సకల జీవులకు ఆరాధ్యవై, ముక్తి ప్రదాతవైన శ్రీ దుర్గా భగవతిని 
మమ్ములను రక్షించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 


03. పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే 

శ్వేతాశ్వవాక్వోదితదేవి దుదై। 

౧ 

స్వాభావికీ జ్ఞానబల క్రియా తే 

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి॥ 

ఈశ్వరుని పరా శక్తివిగా, అనేక విధములుగా కీర్తించబడుతూ, శ్వేతావతార 
ఉపనిషత్తులో (ప్రకటించబడి, అన్ని చర్యలు, జ్ఞాన స్వరూపము వెనుక నిలిచియున్న 
శక్తిగా, సకల జీవులకు ఆరాధ్యవై, ముక్తి ప్రదాతవైన శ్రీ దుర్గా భగవతిని మమ్ములను 
రక్షించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 


04. దేవాత్మశబ్దేన శివాత్మభూతా 
యత్మూర్మవాయవ్యవచోవివృత్యా 
త్వం పాశవిచ్చేదకరీ ప్రసిద్దా 
మాం పాహి సర్వేశ్వరి మోక్షదా త్రి॥ 


Kiron Type Institute 


శివునియొక్క ఆత్మస్వరూపమై, జీవుడు సమారి స్థితిలోకి వెళ్లేముందు కేవలము 
అంతర్గతంగా కూర్మ, వాయవ్యములలో ఏనిపించె కుతకార శబ్దంగా, భవ పాశములను 
తెంచే శక్తిగా, సకల జీవులకు ఆరాధ్యవై, ముక్తిప్రదాతవైన శ్రీ దుర్గా భగవతిని మమ్ములను 
రక్షించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 


05. త్వం (బ్రహ్మపుచ్చా వివిధా మయూరి 
బ్రహ్మప్రతివ్థాస్యుపదిష్టగీతా। 
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం 
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి॥ 


మయవార స్వరూపములో ఈశ్వరుని అర్చిస్తూ, జీవులకు భగవద్దితలో 
బోధించబడిన పరబ్రహ్మ మార్గమును చూపుతూ, జ్ఞానస్వరూపిణిగా, సృష్టి అనే క్రీడను 
నిర్వహిస్తూ సకల జీవులకు ఆరాధ్యవై, ముక్తి ప్రదాతవైన శ్రీ దుర్గా భగవతిని మమ్ములను 
రక్షించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 


- - ఇతి పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ 
న్వామిగల్‌ కృతం “ దుర్గా పంచరత్నం ” సంపూర్ణమ్‌ ఆ ఆ 


Kiron Type Institute 


౨1011906 adA] uouly 


iron Type Institute 


యజేయవలస్‌నదిగా మనవి -944 044 


